DESHA DESHAALA KAVITWAM 
Matti Kuda Matladuthundi 


Dr. Nalimela Bhaskar 


మట్లి కూడా మాటాడుతుంది 
టె (39) 


డా॥ నలిమెల భాస్కర్‌ 


ఈ కవిత్వం పుస్తకంలో గెరిల్లా పోరాట వీరులు. 
వియత్నాంలో తమ పిల్లలకు ఉగ్గుపాలతోనే యుద్ద 
విద్యల్ని నేర్పించే తల్లులు, బ్రిటీష్‌ సైనికుని గుండెల్లో 
నిదురపోయే ఐరిష్‌ వీరులు కన్పిస్తారు. వ్యక్తి స్వేచ్చకి 
విఘాతం కల్లితే తల్లడిల్లిపోయే కవులు, అమ్మకానికి 
దొరికే అమ్మాయిలు, ఆకాశాలను విశాలం చేసి మాటని 
విచ్చుకొనేలా చేసే ఉత్తరాలు, తమ దేశంలోనే గుర్తింపు 
కార్డులు చూపిస్తేనే గాని నిలువనియ్యని పరిస్థితులు ఈ 
కవితల్లో కన్పిస్తాయి. ముప్పై వేల మంది రైతుల 
ఆత్మహత్యలకు సైతం చలించని థియోసాఫిస్టులు, 
యజమానులుగా సవారీ చేసే వాళ్ళుగా మొగుళ్ళుగా 
అధికారం చలాయించే మృగాళ్ళను ఈ కవితల్లో > ( 
చూడవచ్చును. “నాకు కవిత్వం అంటే ఆరో ప్రాణం, లీల i 
గెథే నా అభిమాన కవి” అనే మార్క్సు, ఉరకలెత్తుతున్న ] జ 
ఉడుకు నెత్తురులు... ఈ పుస్తకం నిండా వున్నాయి. en 


- జూలూరు గౌరీశంకర్‌ 


('తుపగుజాడలు గ ల 


దెశ దేశాల కవిత్వం 


మట్టికూడా మాట్టాడుతుంది 


డా॥ నలిమెల భాస్కర్‌ 


(్వుగుజాడలు 


పబ్లికేషన్స్‌ 


www.etelangana.org 


దేశ దేశాల కవిత్వం 
డా॥ నలిమెల భాస్కర్‌ 


ప్రచురణ కాలం 
© 


(ప్రతులకు 


ముద్రణ 


2010 


అడుగుజిడలు పబ్లికేషన్స్‌ 


రాష్ట్రంలోని అన్ని పెద్ద పుస్తకాల షాపుల్లో 


జూలూరో గౌరీశంకర్‌ 
జర్నలిస్ట్‌: సంపాదకుడు, 
1-8-702/33/20ఎ 
పద్మాకాగ్‌నీ, నల్లకుంట, 
హైదరాహాద్‌-500 044 


రు. 49/- 


అనబత్త[ల లక్ష్మణ్‌ 


ఫాంట్‌టైన్‌ గ్రాఫిక్స్‌, 
బాగ్‌లిటగంపల్లి, హైదరాబాద్‌-44 
ఫోన్‌ : 27660000 


కర్షక్‌ శర్జ్‌ ప్రింటర్స్‌, 
విద్యానోగర్‌, హైదరాబాద్‌-44 
ఫోన్‌ : 2761 8261 


“దేశ్‌ రాగ్‌” 


ఇవి డా॥ నలిమెల భాస్మర్‌ ఆయా భాషల్లోంచి అనువదించిన ఆయా దేశాల 
కవితలు. ఫిలిప్పీన్స్‌, వియత్నాం మొదలైన దేశాల కవితలను ఆంగ్లంలోంచి 
అనువదించాడు. ముఖ్యంగా “మణ్ల్జుం శొల్లుం” (మట్టి కూడా మట్లాడుతుంది) 
అనే తమిళ పుస్తకం ఇందులోని చాలా కవితలకు మాతృక. వీటిల్లో అనేక 
కవితలు “ప్రజాసాహితి” లో వచ్చాయి. నిర్మలానంద గారు ఎంతో (శ్రద్ధ 
తీసుకొని రాయని భాస్మ్నరుని రాసే భాస్మరుడిగా అనువదింప చేశారు. అతనికి 
కృతజ్ఞతలు. “ప్రజాసాహితి”లో అచ్చయినవే కాక ఆంధ్రజ్యోతి, వార్త మొదలైన 
పత్రికల్లో వచ్చిన మరికొన్ని అనువాద కవితల్ని కూడా కలిపి “దేశ దేశాల 
కవిత్వం” పెర అందిస్తున్నాం. 


ఈ కవిత్వ పుస్తకంలో గెరిల్లా పోరాట వీరులు, వియత్నాంలో తమ పిల్లలకు 
ఉగ్గుపాలతోనే యుద్ధ విద్యల్ని నేర్పించే తల్లులు, (బ్రిటిష్‌ సైనికుని గుండెల్లో 
నిదురపోయే ఐరిష్‌ వీరులు కన్పిస్తారు. వ్యక్తి స్వేచ్చకి విఘాతం కల్లితే 
తల్లడిల్లిపోయే కవులు, అమ్మకానికి దొరికే అమ్మాయిలు, ఆకాశాలను విశాలం 
చేసి మాటని విచ్చుకొనేలా చేసే ఉత్తరాలు, తమ దేశంలోనే గుర్తింపు కార్డులు 
చూపిస్తే గాని నిలువనియ్యని పరిస్థితులు ఈ కవితల్లో కన్పిస్తాయి. ముప్పైవేల 
మంది రైతుల ఆత్మహత్యలకు సైతం చలించని థియోసాఫిస్టులు, యజమానులుగా 
సవారీ చేసే వాళ్ళుగా, మొగుళ్ళుగా అధికారం చలాయించే మృగాళ్లను ఈ 
కవితల్లో చూడవచ్చును. “నాకు కవిత్వం అంటే ఆరో ప్రాణం, గెథే నా 
అభిమాన కవి” అనే మార్చు, ఉరకలెత్తుతున్న ఉడుకు నెత్తురులు... పాఠకుల్ని 
ముందుకు, మునుముందుకు నడిపించే కవితలు ఈ పుస్తకం నిండా వున్నాయి. 


ఈ కవితలు ఒక ప్రణాళిక ప్రకారం అనువదించినవి కావు. ఏమైతేనేం ఇంక 
దేశ దేశాల కవిత్వాన్ని చదువుదాం. అపురూపమైన “దేశ్‌ రాగాన్ని” విందాం. 


-జూలూరు గౌరీశంకర్‌ 
www.etelangana.org 


7 


గెరిల్లా పోరాట వీరుడు... 
- జోస్‌ - మా - సిసోన్‌ 


గెరిల్లా పోరాట వీరుడు కవిలాంటివాడు 


ఆకుల కదలికలూ 

చిరుకొమ్మలు విరిగిపడే సవ్వడీ 

సెలయేళ్ళ వరదలూ 

నిప్పు వాసనా 

వీడ్కోలు చెబుతూ ని'షమించే పాదముద్రలూ 
అన్నీ (శ్రద్ధగా చెవులొగ్గి వింటాడు 


గెరిల్లా పోరాట వీరుడు కవిలాంటివాడు 

అతడు చెట్లూ, చేమలూ, పొదరిళ్ళూ, బండరాళ్ళతో 
మమేకమైపోతాడు 

ఉద్యమాల మెలకువల్ని లోతుగా అధ్యయనం చేస్తాడు 
అనేక రూపాలు ధరించడంలో అత్యంత సమర్ధుడు 
గెరిల్లా పోరాట వీరుడు కవిలాంటివాడు 


దేశ దేశాల కవిత్వం + ౨ 
www.etelangana.org 


ప్రకృతిలో కలిసిపోతాడు ఐయతా 0౦ కవిత 
పచ్చదనంలో లీనమవుతాడు ai 


హఠాత్తుగా శత్రువు పైకి లంఘించి 
ఒడుపుగా పట్టే చతురుడతడు 


గెరిల్లా పోరాట వీరుడు కవిలాంటివాడు 


- 


అంతా కోరుకునే 
మరి అకరంటే ఒక తల్లి ఉండడం గురించి 
తలలూపే ఎర్రపూల పొదరిళ్ళలో - చెలాన్‌వియెన్‌ 
ఆలివ్‌ గ్రీన్‌ దుస్తులు ధరించిన పోరాట వీరులతో 
నడచి వెళుతున్నాడు అదంత సులభం కాదు 
శత్రుదుర్గమ్మీద దండయాత్ర చేస్తున్నాడు వియత్నాంలో ఒక తల్లిగా వుండడమనేది అంత సులువు కాదు 
ప్రపంచంలో యితర దేశాల్లోని తల్లులు 
ఇది అంతంలేని అద్భుత మహాప్రస్థానం “పూలను ్రేమించండి' అంటూ తమ పిల్లలకి 
ఇది ప్రజాయుద్ధం-ప్రజాకావ్యం పలు విషయాలు నేర్పిస్తారు 
| 1 ఇక్కడో... పిల్లలు అదనంగా నేర్చుకోవాల్సింది 
(1939లో జన్మించిన సిసోన్‌ ఫిలిప్పీన్స్‌ మేధావుల్లో ఒకరు. ఆంగ్ల సాహిత్యాన్నీ, ఆర్థికశాస్తాన్నీ "తుపాకీ పేలింతర్వాత చేయవలసింది ఏమిటా అని! 


లోతుగా అధ్యయనం చేసారు. సోషియాలజీ, పొలిటికల్‌ సైన్సు, ఆంగ్లం మొ॥ వాటిని 
అనేక విశ్వవిద్యాలయాల్లో బోధించారు. ఫిలిప్పీన్స్‌ కమ్యూనిస్టు నాయకుల్లో ఒకరు. 1977లో 


ప్‌ శాల్లోని తల్లులు 
అరెస్టు చేయబడి అనేక చిత్రహింసలకు గురయ్యారు. వదేళ్ళు జైలు శిక్ష తరువాత 1986 ప్రపంచంలో యితర దేశాల్లోని తల్లు 


సంవత్సరాంతంలో మార్మోస్‌ ప్రభుత్వ వతనానంతరం విడుదలయ్యారు.) | సంగీతనాదం గురించీ, పక్షుల పాటల గురించీ 
తమ పిల్లలకు పాఠాలు పాఠాలుగా నేర్పిస్తారు 
ళు ఇక్కడో... బి-ఫిఫ్టీటూ విమానాల మోత గురించీ 
ఎఫ్‌-వన్నాటు ఫైవ్‌శబ్దాల గురించీ 
పిల్లలకు తెలియచెప్పాలి 
6 +డా॥ నలిమెల భాస్కర్‌ | దేశ దేశాల కవిత్వం + 7 


www.etelangana.org 


ఓ నా పరమ పవిత్ర మేరీ మాతా! 


పందొమ్మిదొందల అరవై తొమ్మిది ఏళ్ళు అర్హండ్‌ కవిత 
నీ కొడుక్కి పాలిచ్చి పెంచావే 
నీకు తెలుసా? క్‌ 
మా దేశంలో మాసాల తరబడి 
తల్లులు తమ పిల్లల్ని వదలి | 
బహుదూరంలో నిద్రించాల్సి వచ్చిందని! 
బ్రిటీష్‌ సైనికునికి ఒక ఉత్తరం 
“మనుషులుగా బతకడమెలా?” అని - పాట్రిక్‌ గాల్విన్‌ , 
తమ పిల్లలకు తల్లులు నేర్పించిన కాలాలూ, రోజులూ వున్నాయి 
కానీ... అవి మాత్రమే సరిపోని కాలాలూ, రోజులూ వున్నాయి 'సైనికుడా! 
“వీరులుగా బతకడమెలా?” అని ఇక్కడికి రావాలని నువ్వు మాలో ఏ ఒక్కరినీ అడగలేదు 
పిల్లలు నేర్చుకోవాల్సిన కాలాలూ, రోజులూ వున్నాయి. ఆ విషయం మాకు తెలుసు 
i నువ్వు పాలకవర్గాల ఆజ్ఞలను తు.చ. తప్పక పాటిస్తున్నావు 
(బెలాన్‌ వియెన్‌ 1 920లో మధ్య వియత్నాంలో పుట్టిన యితడు తన 16వ ఏట కవిత్వం ఆ విషయమూ మాకు తెలుసు 
రాయడం (ప్రారంభించాడు. వి్లవానంతరం తమ దేశం అనుభవించిన వైభవం గురించి నీకు ఒక భార్యా 
వల్లు కవితలు రాశాగ్గు) ఒక (ప్రేయసీ 
ఒక తల్లీ వున్నారు 
(వజాసాపొతి, డిసెంబర్‌ 2001 అప Bogda 
నీకు పిల్లలున్నారు 
ఆ విషయం సైతం మాకు తెలుసు 
కానీ సైనికుడా! 
ఎక్కడ నువ్వు నిలుచుని వున్నావో 
అక్కడే నీకు చావు తప్పదు 
ఎక్కడ నువ్వు నిద్రిస్తున్నావో 
అక్కడే నీకు ప్రశాంతత లేదు 


8 + డా॥ నలిమెల భాస్కర్‌ 


(4. లేక శత శినూర్రో 9 


ఎక్కడికి నువ్వు నడక సాగిస్తున్నావో 
అక్కడే నీకు ఏర్పడుతాయి బలమైన గాయాలు 


సైనికుడా! 

నువ్వు చస్తే కుక్కలే నిన్ను పూడుస్తాయి 

మా ప్రాంతానికిక నువ్వు వచ్చినప్పుడు 

మా గురించీ, మా ప్రాంతం గురించీ 
తెలుసుకోవడానికి వచ్చానన్నావు 

సైనికుడా! నువ్వు తెలుసుకోవడం అనేది 

మాకు విసుగునీ కోపాన్నీ కలిగిస్తోంది 

మా ఐరిష్‌ మట్టిలో వున్నమీరూ, మీ బ్రిటిష్‌ సైన్యాలూ 
అర్ధరాత్రి అపరాత్రీ అనకుండా తలుపుల్ని తట్టడాలూ 
మా తలల మీద మోదే మీ తుపాకులూ 

చెరసాలలూ బాష్పహయు ప్రయోగాలూ 


మా దేహపు రహస్యాంగాల్లో మీ తన్నులూ, దెబ్బలూ... 


అన్నీ మాకు విసుగునీ కోపాన్నీ కలిగిస్తున్నాయి 
సైనికుడా! | 

అస్థిపంజరాలైపోయిన మా ఐరిష్‌ ప్రజలకు 

నువ్వు అందించే ప్రశాంతత, కల్గించే శాంతిభద్రతలు 
మాకు విసుగునీ కోపాన్నీ కలిగిస్తున్నాయి 

మా యిళ్ళని మీరు నిర్ణయగా పేల్చివేయడాలూ 
చిరకాల మిత్రుల్ని నిలువునా కూల్చివేయడాలూ 
అగశ్రుజలధారలూ, అంత్యక్రియలూ 

అన్నీ... మాకు విసుగు పుట్టిస్తున్నాయి 


సైనికుడా! 


మా ఈ ప్రాంతానికి నువ్వు వచ్చినప్పుడు 


మా గురించీ, మా ప్రాంతం గురించీ 
తెలుసుకోవడానికి వచ్చానన్నావు 

ఇదేనా నీ తెలిసికోవడం? 

జాగ్రత్త! మేమిక్కడ కలలు కంటున్నాం... 
ఈ భూమి మాదే అని కలలు కంటున్నాం. 
కాథలిక్కులూ ప్రొటెస్టంట్లూ 

ఆస్తికులూ వీరనాస్తికులూ 

ఏదో ఓ రోజు అందరం కలిసి 

ఐరిష్‌ పురుషులై ఐరిష్‌ స్తీలై కలలు కంటాం 


మరణమే ఎరుగని ఒక పచ్చని నేల గురించి 
దిగి వచ్చే ఒక నిశ్చబ్దం గురించి 

(ప్రశాంతత అనే నిశ్శబ్దం గురించి 

మేం కలగంటున్నాం 

మేం ఈ కలగనడానికి 

సైనికుడా! 

నీ అవసరం లేదు 

అదే మేము మమ్మల్ని మేము తెలిసికోవడం 
వెళ్ళిపో సైనికుడా! ఇంటికి వెళిపో! 

నువ్వు యిక్కడ వుందటమూ 

మా గాలిని గాయపర్చడమే కాదు... 

న్‌ చిరునవ్వులు కూడా 

మమ్మల్ని నిలువునా అతలాకుతలం చేస్తున్నాయి 
వెళ్ళిపో సైనికుడా! ఇంటికి వెళ్ళిపో! 

నిన్ను పీనుగులా నీ యింటికి మేం 
పంపడానికన్నా ముందే వెళిపో! వెళిపో!! తొలగిపో!!! 


10 - (పజాసాహాతి, జనవరి 2002 
౫ డా॥ నలిమెల భాస్మర్‌ 


www .gtalanganga #rd 1 


కుర్చిస్థాని కవిత బంగ్లాదేశ్‌ కవిత 


ఎడబాటు 
అమ్మాయి కావాలా... అమ్మాయి? 
-షెరోబెకాస్‌ 
ఖై -తస్లీమా నస్రీన్‌ 
నౌ కవిత్వంలోంచి 
/ EY) సవా అమ్మాయి కావాలా... అమ్మాయి? 
నువ్వు పూలను పరిహరిస్త దబ్బపండులాంటి అమ్మాయి 
నా ఆయువుపట్టుల్లో ఒకటి ఆరిపోతుంది sis చి ఎతెన eta మా 
0 అ 
నువ్వు ప్రేమను తొలగిస్తే పిరుదుల న తాకుతోన్న 5: 
యి 
నా ఆయువుపట్టుల్లోంచి రెండు జారిపోతాయి కేశ సంపదగల అమా 
ers] © pony) 
నువ్వు రొట్టెను లాక్కుంటే నాజూకైన నడుము 
నా ఆయువుపట్లుల్లోంచి మూడు వూడి న 
ee b= పె భాం కీ వూడిపోతాయి నిండైన యవ్వనంతో నిగనిగలాడే శరీరం 
సే అపహ 
ఏ బ్వబ్య' 2 గుండెల మీద గుండ్రటి కండరాలు 
నా ఆయువుపట్టు నాలుగూ పాడవుతాయి - చకుటి అమా 
అ యి 
వాటితోపాటే నేను కూడా సుమా! ॥ 
సు ఆమెకి ఉప్పు, నూనే ఏవీ అక్కర్లేదు 
ఆమె చర్మమ్మీద కించిత్తు మచ్చలేదు 


(షెర్ళోబెకాన్‌ : ఇతదు కుర్పిన్‌ ప్రనిద్ధ కవి ఫైక్‌ బెర్గాస్‌గారి కొడుకు. 1940లో జన్మించిన 
యితను దక్షిణ కుర్ణిస్థాన్‌లో (ఇప్ఫుడిది ఇరాక్‌లో వుంది) పాకిస్తాన్‌లోనూ విద్యనభ్యసించాడు. 
కుర్దిష్‌ జాతీయోద్యమంలో పాల్లొన్న కారణంగా పాలకుల ఆగ్రహానికి గురై ప్రస్తుతం 
న్వీదన్‌లో వున్నాడు) 


చూసుకోండి... బాగా చూడండి! 
ఆమె ముక్కుని కుట్టించారు... 
రంధ్రాలున్నాయి చూడండి 


ia ధూ చెవులక్కూడా ఛిద్రాలున్నాయి... చూసుకోండి 


12 + డా॥ నలిమెల భాస్కర్‌ WWW etelnngang ఈం! 3 


ఆమె... పనికొచ్చే పనిముట్టు కదూ స్త్రీ అంటే...! 
ఒంపుసొంపులతో సంపూర్ణంగా తయారై వున్న స్త్రీ మీకు అనిపిస్తే చాలు 
కొనేటప్పుడు కుండను కొట్టి చూసుకున్నట్లు 


కాళ్ళూ చేతులకే కాదు 
ఒకటిడి రెందుసార్లు చూసుకోండి... అమె మనస్సుక్కూడా సంకెళ్ళు వేయవచ్చు 
ఎక్కడొ ఓడు పోలేదు... కల్తీ లేదు... మీకు ఉన్నపళంగా గుర్తుకొస్తే చాలు 
ఇప్పటిదాకా ఆమె కన్నెపొర నెవరూ చించలేదు విడాకులివ్వవచ్చు 
ఇప్పటిదాకా ఆమె శరీరంతో ఎవరూ ఆడుకోలేదు చేయాల్సిందల్లా... ఇల్లా అనటమే 
కాకుంటే మూడుసార్లు 


అమ్మాయి కావాలా... అమ్మాయి? 
చాలు... రెండు మూడు పూటలు 


తలాక్‌...తలాక్‌... తలాక్‌! 


ఇష్ట మృష్టాన్నాలు పెడితే చాలు (తస్లీమా నస్రీన్‌ : తస్లీమా అనగానే గుర్తుకొచ్చే నవల లజ్జ. బాబ్రీ మనీదు విధ్వంనం 

అన్నట్లు... ఆమె నుదుటి ఆకాశమ్మీద ఓ లక్ష రాసి వుంది తర్వాత బంగ్లాదేశ్‌లోని అల్ల సంఖ్యాక హిందువుల మీద జరిగిన దాడి ఈ నవలకు 

ఆమె ముఖమ్మీద ( యితివ్మత్తం. తస్లీమా అనేక కవితలు కూడా రానింది. మత ఛాందనవాదులకు యివేవీ 
; ఫ . ప్రస్తుతం త్ల వోమ్‌లో వుంటోంది.) 

చీరలూ, నగలూ, సకల సామగ్రీ యిస్తారన్న గ్యారంటీ వుంది ను రం a Td 

అవన్నీ తీసుకోండి. . 


| - ప్రజాసాహితి, మార్చి 2002 
ఆమె స్నానానికి అవసరమైన సబ్బులుకూడా యిస్తారు 


పుచ్చుకోండి! 

ఆమె కళ్ళెప్పుడూ నేల చూపులే చూస్తాయి... ఆనందించండి 
గొంతు శావ్యంగా, శాంతంగా వుంటుంది... విని చావండి 
ఒక్క ముక్కలో ఆమె అపరంజి బొమ్మేకాదు 

సిగ్గుల మొగ్గ కూడా! 

ఒకేసారి ఏడురకాల రుచికరమైన వంటకాలు 

వండి పెట్టిగల్లిన సమర్భురాలు ఆమె 


మనసుకు నచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లు వాడుకోవడానికి 


14 + డా॥ నలిమెల భాస్మర్‌ 


wwdetelangand- ol 


దక్షిశాఫ్రికా కదిత 


మధురమైన నీ వుత్తరం... 
- బెయ్‌టన్‌ బెయ్‌టన్‌ బాహ్‌ 


మధురమైనది నీ వుత్తరం 

ఒక పువ్వుకి సంబంధించిన భావనలకన్నా 
మహోన్నతమైనది నీ వుత్తరం 

మన కల తోటలోని మట్టికి సంబంధించి వున్నంత వరకు 
మహా సున్నితమైనది నీ వుత్తరం 


మిత్రమా! 

నీ వుత్తరం చదువుతున్నప్పుడు 
ఆకాశం విశాలమవుతోంది 
పచ్చిక బయళ్ళకి అవతలి నించి 
మాట విచ్చుకుంటోంది 


నేను పచ్చని మైదానాల్లో నిద్రించాను 
రాత్రి పహరా సమయంలో 
మరణశిక్ష విధించబడ్డ ఖైదీలు 


16 +డా॥ నలిమెల భాస్కర్‌ 


పాతాళ గదిలోకి పిలువబడ్డప్పుడు 
వాళ్ళేం పాడుతున్నారో చెవులొగ్గి వింటూనే 
మృత్యుభాయల లోయల 

అంచులపై మేను వాల్చాను 


నోట్లో వూపిరిని నోట్లోనే నొక్కిపట్టినట్లు 
తగలబడిపోతోన్న మహానగరాన్ని వదిలివెళ్ళే నగరవాసుల్లా 
వాళ్ళు ఎంత బాగా గొంతెత్తి పాడుతున్నారు 
శృంఖలాబద్ధమైన ఊపిరితోనే 

ఎంత చక్కగా పాడుతున్నారు వాళ్ళు 

చీకట్లోంచి వెలుతురువైపు మళ్ళుతున్నవాళ్ళు 
దేనికీ తొణకని బెణకని 

కులశైలాల్లాంటివాళ్ళు 

మిత్రమా! 

శత్రువులున్నంత వరకు 

నా ముందున్న మేజా మీద 

ఏదీ కనబడ్డం లేదు 

నాతల మీద బూది 

నా కప్పులేమో ఖాళీ 

సూర్యునితో తళుక్కుమన్న 

మన చిన్ని నారింజ చెట్టు 

తెల్లగా విరగబూచిందా... చెప్పు మిత్రమా! 
ఇంకా ఇలాంటిలాంటి 

ఎన్నెన్నో ముచ్చట్లు విందామని 

వి వుత్తరం కోసం ఆఘమేఘాల మీద వచ్చాను 


00004 శుకం శేంగ0/ 


మేడ మీద నారింజపూల వాసనను 
నేను కిందినించే గుర్తుపట్టగల్లుతున్నాను 
నిన్ను సైతం నేను ఆమఘ్రాణించగల్లుతున్నాను. 


ఈ జడీభూతమైన రాత్రిపూట 

నీ మాటల ఆకాశంలో 
తేలిపోతాను... వేలాడిపోతాను 

నా జీవన పర్యంతం 

నీ వుత్తరంలో బతికేందుకు అనుమతించు . 
మిత్రమా! 


మధురమైంది నీ వుత్తరం... 
ఒక పువ్వుకి సంబంధించిన భావనలకన్నా 
సున్నితంగా విచ్చుకుంటోంది 
మనిద్దరి కల తోటలోని మట్టికి 
| 
సంబంధించినదై వుండాలి సుమా! 


నీ ఉత్తరంచదువుతున్నప్పుడు 
ఆకాశం విశాలమవుతోంది 
ఊహలకు ఆవలి తీరాల నించి 


మాట విచ్చుకుంటోంది 


- ్రజాసాపొతి, ఏప్రిల్‌ 2002 


18 + డా॥ నలిమెల భాస్కర్‌ 


_ గుర్తింపు కార్డు 
. -మహమూద్‌ దర్వేష్‌ 


వివరాలు చెప్పుతాను 

నేనొక అరేబియన్‌ని 

నా గుర్తింపు కార్డు నంబర్‌ యాభై వేలు 
నాకు ఎనమండుగురు పిల్లలు 

రానున్న వేసవికి తొమ్మిది మంది అవుతారు 
ఇంతకీ నీకెందుకు కోపం? 


రాసుకో... 


- వివరాలు అందిస్తాను 


నేనొక అరేబియన్‌ని 

నాకొక పేరుంది... డిగ్రీ లేదు 
కోపంతో మండిపోతున్న ఈ మట్టిలో 
సహనంతో బతుకు ఈడుస్తున్న వాణ్ణి 


నా వేళ్ళు... 
www .€tdah gatatrd 9 


నాగరికతలు ఉదయించక ముందు 


ఆలివ్‌ వృక్షాలూ, సైప్రస్‌ చెట్లూ ఆవిర్భవించక మూదు 


యుగాలకు ఆవల, కాలానికి ఆవల 

లోతుగా పాతుకున్న కుదుళ్ళలో వున్నాయి 

నా తాత ముత్తాతలంతా 

నాగలి భుజాన వేసుకుని దున్నిన వీర యోధులు 
మెట్ట భూమిలో పుట్టినవాళ్ళు కాదు 

నా తాత రైతు కుటుంబంలోంచి వచ్చిన వాడు 
ఘనత వహించిన రాజవంశాల్లో పుట్టిన వాడు కాణీ 
పుల్లలతో పూరితో కప్పబడిన 

చిన్న గుడిసె నా యిల్ల 

తండ్రి ద్వారా ఆస్తి సంక్రమించే 

పితృస్వామ్యం కాదు ఆమది 


రాసుకో.!. 

వివరాలు ప్రకటిస్తాను 

నేనొక ఆరేబియన్‌ని 

తల వెంట్రుకల రంగు : నలుపు 
కళ్ళు : మట్టి రంగు 
గమనించదగ్గ అంశాలు : 
కఫియమే అనే తలపాగా 

తలను బాగా పట్టుకుని వుంటుంది 
చిరునామా : 

విస్టృతమైన ఓ సుదూర గ్రామం 
వీధులకు పేర్లు లేని గ్రామం 


20 + డా॥ నలిమెల భాస్కర్‌ 


rs 


మా ఊళ్లోని మగవాళ్ళంతా 
పొలాల్లో పని చేస్తున్నారు 
రాళ్ళు కొడుతున్నారు 
ఇంతకీ నీకెందుకు కోపం? 


రాసుకో... 

వివరాలు యిస్తున్నాను 

నేనొక అరేబియన్‌ని 

నా కుటుంబానికి చెందిన పళ్ళతోటని 

నేనూ నా యింటిల్లిపాదీ దున్నే పొలాన్ని 

నువ్వు క్షణంలో తస్మరించావ్‌ 

నా మనుమలూ మనుమరాళ్ళకి 

నువ్వు వుత్త రాళ్ళు వదిలావ్‌ 

నువ్వు చెబుతున్నట్లు కొన్నాళ్ళకి 

వాటిని కూడా మీ ప్రభుత్వం కబ్బా చేసుకుంటుందా? 


ఆయినా... 


రాసుకో! 

మొదటి పేజీలో... మొదటే... 

నేనెవరినీ అసహ్యించుకునే వాణ్ణి కాను 

ఎవరి నేలమీదా హద్దు మీది నడిచేవాణ్ణి కాదు 
కానీ... నేను ఆకలితో నకనకలాడుతున్నప్పుడు 


నా కాళ్ళ క్రింది మట్టిని అవహరించిన వాళ్ళ కండరాల్ని 


గుటకాయ స్వాహా చేసేవాణ్ణి 
హడలి పో 


రకర రజక గ్ర 1 


నా ఆకలిని చూసి! 
అదిరి పో 
నా ఆగ్రహాన్ని చూసి!! 


పాకిస్తానీ కవిత 


(మహమూద్‌ దర్వేష్‌ : పాలస్తీనాలోని విర్వా అనే (గ్రామంలో 1941లో జన్మింభాదు. 
1948లో ఇజ్రాయిల్‌ వలసవాద ప్రభుత్వం ఏర్పడ్డాక వాళ్ళ (గ్రామం నేటమట్టమైపోయింది.' 
దర్వేష్‌ కుటుంబం మొదట లెబనాన్‌కు పారిపోయింది. తర్వాత ఆక్రమిత పాలస్తీనొలోని 
కలీలి అనే (ప్రాంతానికి వచ్చింది. దర్వేష్‌ మొదటి కవితా నంవుటి తన 19 ఏట | ఓక్‌ ధ్‌ 
వచ్చింది. 1971లో కైరో వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు వున్నాడు. 1972లో లెబనాన్‌ రాజధాని | 

బీరూట్‌కు వెళ్ళి విఎల్‌ఓలో వని చేశాడు. తర్వాత లెబనాన్‌ మీద ఇజ్రాయిల్‌ కన్నెర | - కిష్వర్‌ నహీద్‌ 
చేసిన కారణంగా భీరూట్‌ని వదిలి వెళ్ళాడు. పాలస్తీనాలో నంన్భృతీ నాగరికతల గురించి 


చాలా కాలం పనిచేశాడు). ఒక కీలుగుర్రమ్మీద 

ఓ పిల్లవాడు హాయిగా ఆడుకుంటున్నాడు 
అది కొయ్యగుర్రం 

దానికి పిల్లవాడి స్పర్శ తెలియదు 
పిల్లవాడేమో గుర్రాన్ని కొడుతున్నాడు 
తన సామర్ధ్యాన్ని చూసుకొని 

తనను తానే పొగడుకుంటున్నాడు 

అతడు పెరిగి పెద్ద వాడవుతున్నాడు 
కొయ్యగుర్రమ్మీద మరలా సవారి చేస్తున్నాడు : 
శోభనం పేరిట 

తన యవ్వనాన్ని ప్రదర్శిస్తున్నాడు 
తెల్లవారేసరికి 

గుర్రం తన రూపాన్ని మార్చుకుంటోంది 
మరలా కొయ్యగుర్రం సిద్ధం 

గుర్రాన్ని కొట్టి అదలిస్తున్నవాడూ 


- ్రజాసాపొతి, మే 2002 


22 + డా॥ నలిమెల భాస్కర్‌ శ దేశాల కవిత్వం + 23 
www. ఈ€శీ పళ విషోరం 


తన్ను తాను పొగడుకుంటున్నవాడూ 
ఎన్నటికీ మారకుండానే వుండిపోతున్నాడు 
యజమానిగానూ 

సవారీ చేసేవాడిగానూ 

మొగుడిగానూ 


అరాన్వే కవిత 


(కివ్వర్‌ నహీద్‌ : 1940లో వుట్టిన వీరు పాకిస్తానీ ప్రముఖ సాపొతీవేత్తల్లో ఒకరు. 

అకడి ఆకాశవాణిలో అనౌన్ఫర్‌గా వని చేస్తున్నారు. అనేక నంచికలకు సంపాదకులుగా ఓ దేశాన్ని వెతుకుతూ... 
వనిచేయదమే గాక ఎన్నో కవితా నంవుటులు తెచ్చారు. (్రీల వాక్కుల కోనం j 
నా - ఎల్వియో రోమేరో 


- ప్రజాసాపొతి, నవంబర్‌ 2002 ఆ ప్రాంతానికి మళ్లీ వచ్చాను 


వంతెనలో ఎలాంటి మార్పూ లేదు దాని యవ్వన కాలంలో నీళ్ళు 
దాంతో రాగాలు ఆలపించాయి 

అక్కడే కదూ... నేను నీ చేయి పట్టుకున్నది 

అప్పుడే కదా... నా నీడలో నీ ఆనందాన్ని ఆలింగనం చేసుకున్నది 
ఆ రోజుల్లో వంతెన - 

మన బాటలో మనల్ని అనుసరించిన 

ఓ పచ్చని రెక్కలా... ఓ చల్లని తల్లిలా కనిపించేది! 

రాత్రి తన గుండె వూసుల్ని కరువుదీరా చెప్పుకున్న స్థలమిది. 
పొదల్లోంచి వచ్చే ప్రతిధ్వనిని 

అంతం లేని రాత్రిని, ఎవరిదో అయిన ఈలని 

తలుపులకు వేసిన తాళం కప్పలో తిప్పబడే 'కీ చప్పుడుని 

మన అంతరంగాల ఆందోళనాభారిత స్పందనల్ని 

ఇలా ఎన్నింటినో మనం పట్టుకోగలమనుకున్న స్థలమది. 
పరాజితులంతా నిన్న దాటి వెళ్ళిన ఈ వంతెనని 


24. + డా॥ నలిమెల భాస్కర్‌ 
ies WWW. వ ర 


రేపు నిశ్చయంగా మళ్ళీ దాటుతారు 

అప్పుడు వాళ్ళ చేతుల్లో జెండాలే జెండాలు 
పెదాల మీద పాటలే పాటలు 

వాళ్ళు గతంలో తలదించుకుని నడిచినట్లు కాక 
పునర్జన్మ సిద్ధించినట్లు 

తలెత్తుకుని విజయగర్వంతో నడిచివెళతారు 
అప్పుడు వాళ్ళ చేతుల్లో ఉదయకాల ప్రకాశమూ 
విశ్వాస నక్షతమూ 

బాల భానుడి బంగరు కిరణాలూ కలగలిసి వుంటాయి 
నీతో స్నేహం చేసిన ఆ వంతెన మీదే... 

ఏ మాత్రమూ మారని ఆ వంతెన మీదే... 

నా నీదని నీ ఆనందం 

ఆలింగనం చేసుకున్న ఆ వంతెన మీదే... 


ఠురాలి కవిత 


కారల్‌ మార్క్‌ 


-నారాయణ్‌ సుర్వే 


అది నేను మొట్టమొదటిసారిగా పొల్గొన్న సమ్మె 


అప్పుడు నా చేతుల్లో అరుణపతాకం వుంది 
ఆ సమ్మె ఊరేగింపులోని జానకి అక్కయ్య 
“అదుగో... కనిపిస్తున్నాడు చూడూ! 
అతగాడే, మన మార్చ్‌, మన తండ్రి 


(పెరాగ్వేలో జనరల్యస్పాన్‌నర్‌ పరిపాలనలో కమ్యూనిస్టు పార్టీని నిషేధించాక ఎల్వియో | 
రొమేరో అర్ధరటెనాలో ఆశ్రయం తీసుకున్నారు. 1986లో మాతృదేశానికి తిరిగి రావదానికి 


అనుమతించబడినా ఆ దేశ ప్రభుత్వం వల్ల వలువిధాల బాధలకు లోనయ్యారు. మళ్ళీ జర్మనీలో జన్మించాడు, పలు పుస్తకాలు రాశాడు 
అర్ధంటైనా వెళ్ళిపోయారు.) ఇప్పుడతని చిరునామా ఇంగ్లండు మట్టి 
ఎంత గొప్ప మహానుభావుడాయన! 


- (జానాపొతి, డిసెంబర్‌ 2002 
అన్ని దేశాలూ అతనికి సమానమే 


నీలాగే అతనికీ భార్యా పిల్లలున్నారు” అంది 


ఆ తర్వాత చాన్నాళ్ళకు 
“ఎందుకీ దారిద్రాలూ, దౌర్దన్యాలూ? 
వీటికి మూలకారణం ఏమిటో తెలుసా?” 
అంటూ నేను ఓ సభలో ప్రసంగిస్తున్నాను 
26 + డా॥ నలిమెల భాస్కర్‌ 


www étaélah క్రష్‌ 27 


అప్పుడు కూడా మార్చ్‌ మళ్ళీ వచ్చి 
“నేను చెబుతాను” అని మొదలెట్టి 
కడదాకా ఆపకుండా మాట్లాడాడు 


మరొక సందర్భంలో 

నేను మరో సభలో 

“ఇంక చరిత్ర నిర్ణేతలం మనమే! 

ఈ ధరిత్రి నిర్మాతలం మనమే!!” అని 
ఉపన్యసిస్తున్నపుడు శ్రద్ధగా చెవులొగ్గి విన్నాడి 
మొదట చప్పట్లు చరిచింది కూడా అతనే 
నిష్కల్మషంగా నవ్వుతూనే నా భుజమ్మీద చేయి వేసి 
“అద్భుతం... అపూర్వం... 

నువ్వు కవివా ఏం? 

నాకు కవిత్వమంటే ఆరోప్రాణం 

గెథే నా అభిమాన కవి” అంటూ 

క్షణాల్లో అక్కణ్ణించి అంతర్థానమయ్యాడు 


(నారాయణ నుర్వే (ప్రసిద్ధ మరాఠా దళిత కవి) 


- వ్రజాసాపొతి, మార్చి 2003 


తి + డా॥ నలిమెల భాస్కర్‌ 


అల్‌,సౌల్వడార్‌ కవిత 


ముప్నెవేరి మంధి రైతులు 


-మెర్సిదెస్‌ ద్యురాండ్‌ 


ముప్పై వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం విని కూడా 


అతనలా తన కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్నాడు 

ఆనాటి అతని రాత్రి భోజనం 

మూలికల రసం, వేపుడు పుచ్చపూలు, నిమ్మ పులుసు... 

అతనొక థియోసాఫిస్టు... ఎప్పుడూ శాకాహారమే తీసుకుంటాడు 
అణగారిన నాగరికతల గురించే పరిశోధిస్తాడు 

అందమైన గొజుకుప్పెల్లో 

నీళ్ళు నింపి సూర్యరశ్మిలో వుంచి వేడుక చూస్తుంటాడు 

చీమ, దోమ, సాలీడులాంటి చిరుజీవులు చనిపోతే కూడా 
విలవిల్లాడిప్రోతాడు 

కానీ... 

ముఫ్ఫై వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం విని కూడా 
అతనలా తన కుర్చీలో వెనక్కి వాలి కూర్చునే వున్నాడు 
ఇప్పటిదాకా అతనెవరినీ తలెత్తి నేరుగా చూడనేలేదు 

అతనికి తటస్థించిన వాళ్ళిద్దరే!... ఒకరు హిట్లర్‌! మరొకరు ముస్ఫోలినీ! 


(మెర్సిడెస్‌ డ్యురాండ్‌ కవయిత్రి. ఎల్‌సాల్వడార్‌లో గతి తవ్హుతున్న వరిస్థితుల గురించీ, 
(తతి తప్పిన ప్రభుత్వ విధానాల గురించీ ఎంతో కవిత్వం రాశారు.) 
- ప్రజాసాహపొతి, ఏప్రిల్‌ 2003 


wwwestélen gana [29 


5 — | వేడెక్కిన కట్లు తెంచుకున్న 
హో ag నా నమ్మకం 
చరిత్ర పుటల్లో యిప్పుడు అగ్నిపర్వతాలు దొర్లిస్తున్నది 
హామీలు, పచ్చి ఆకులు, వెచ్చని స్పర్శలు 
మత్తుమందు, దూరంగా గిరాటేసిన చొక్కా చిరుగులు 


అన్నీ సత్యమనే సమ్మెటపోటుతో 
కన్ఫెషన్‌ స్టేటుమెంటి | నలిగిపోయిన నీడలు 
పోరాడి గెలుచుకోవడమే మంచిది 
ees | ; నా ఆరాటాన్ని నా నమ్మకాన్ని నా శక్తిని 
గొడువోయిన హామీలను గుప్పించి గుప్పించి కమ్మరి కొలుముల్లో కరిగించడమే మంచిది 
నం తక్‌ గతక్రాగంతో జూదమాడుకున్నారు అప్పుడే... అప్పుడే... 
నా చొక్కాను చిరగులు చేశారు నా తక. | | 
దేనినీ ఎదిరించళేని నా లాంటి నిస్సహాయుల మౌనం ఈ పాడు ప్రపంచమ్మీదపడి ఉరకలేస్తుంది 
షూ వేద్డ (సని నా రెనే దెపెత్రే : హైతీలో ప్రసిద్ద కవి. వామవక్ష ఉద్యమాలతో నంబంధాలున్నాయని 
వాళ్ళు వలసవా న్‌ నా అన అక్షడి ప్రభుత్వం రెండుసార్లు దేళ బపొష్టార శిక్ష వేసింది. 1959 నుండి క్యూబాలోనే 
నేనే ముందుకాఖి శరణాగతుణ్ణి అయ్యేలా బో 
నా అణువణువుకీ మా 
వాళ్ళు సూది ముదులివ్వడానికి వేనవేల వ్యూహాలు రచించారు - ప్రజాసాపొతి, జూన్‌ 2003 
కానీ తర్వాత్తర్వో 
నాకు నిజాలు తేసొచ్చాయి 
ఇప్పుడు నా గాగూలు మానడానికి 
పచ్చి ఆకుల అశసరం లేదు 
వెచ్చని స్పర్శలు *వసరం లేదు 
ఏ మత్తుమందూ అవసరం లేదు 


30 + డా॥ నలిమెల గాస్మర్‌ 


wwwzstélen eo [3 | 


గుజరాతి కవిత — ఒక అందమైన గుంటనక్క హృదయమే! 
| అతని వేళ్ళ కొసల్లో పదును గల్గిన గోర్లు 
తెల్లగా తళతళ మెరిసే అతని పళ్ళలోంచి 
భయంకరమైన ఈటెల్లాంటి కోర పండ్లు 
అతని అందమైన కళ్ళలో మొసలి కన్నీరు 
అతని నియమ నిష్టాగరిష్ట పరిష్ట రక్తనాళాల్లో 


శన పరీక్ష | ముక్కుపుటాల్ని బద్దలు కొట్టే సారాయి కంపు 
అవును...ఇదే యిదే యిప్పటివరకూ మనల్ని ఊదరగొట్టిన 
-నీరవ్‌ పటేల్‌ hey, 
షు ఆర్యపుత్రుని శవపరీక్ష 


అతని బొద్దులోంచి పునుగూ, జవ్వాజి లాంటివేవీ వాళ్ళకు దొరకలేదు నీఠవ్‌ పటేల్‌ గుజరాలీలో ప్రసిద్ధ దళిత కవి 


అతని చర్మాన్ని అంగుళం అంగుళం ఒలిచినప్పటికీ | ॥ 1 
బంగరు రేకులాంటివేవీ వాళ్ళకు లభించలేదు . - ప్రజాసాపొతి, జూలై 2003 
అతని బానలాంటి పొట్టలో నవరత్నాల్లాంటివేవీ వాళ్ళకు చిక్కలేదు 

ముడతలు ముడతలుగా వున్న అతని మెదట్లో 

పుణ్యవేదాల్లోని ఒక్క కాయితమ్ముక్కని కూడా వాళ్ళు 

కనుక్కోలేకపోయారు 

అతని కలేజాలోంచి 

సూర్యవంశానికి సంబంధించిన ఒక్క ఆనవాలు కూడా . 

వాళ్ళు ఆరా తీయలేకపోయారు 

అతని విషపూరిత హృదయంలో 

పుణ్యకార్యాల తాలూకు అమృత బిందువొక్కటయినా లేదు 

ఖండ ఖండాలుగా అతణ్ణి చీరి పారేసినప్పటికీ 

అతని సిక్స్‌ సెన్సు ఎక్కడా గోచరించలేదు 

అవును... అతని గుండెల్లో వున్నదంతా 


32 + డా॥ నలిమెల భాస్కర్‌ 


wwusetalangenato BD 


తమిళ కవిత అరూ కవిత 
నాకో చీపురు కావాలి 
-చంద్రకాంతి Fe క్‌విత్సీ ర్‌ 
॥ -జేవియర్‌ హెరాద్‌ 
ప్రియా!” అంటూ ఎప్పుడొ 
నా చుట్టే తిరుగుతున్నప్పుడు ( Cen. 
క నందెది! 
అతనికి ఒక్క పైసా అక్కర క్ల ల ప్ర ఉన్నదున్నట్లు స్పష్టంగా చెప్పాలంటే 
కానీ “నన్వుపెళ్ళి,చేసుకోవ్లో ' అని చననగా న 
కవిత్వం రాయడం ఆషామాషీ పని కాదు 
బంగారం, డబ్బులు, మంచాగి గించాలు, 


మొంటె, గంటెలాంటి వంటసొమాన్లు 

అన్నీ కావాలని ఏకరువు పెట్టీడు 

చివరికి ఇల్లు ఊడ్వడం కోస ఒక చీపురు కూడా కావాలన్నాడు 
నేనేమో - 


అదొక కఠినాతికఠిన వ్యాసంగం 
ఆకురాలు కాలపు విధ్వంసంలా 
కవిత్వ విజయం ఓటమిలోనే వుంది 


యవనంలో అరాంతరంగా 
“చివరి కోరిక చీపురేనా?” అ్రోడిగాను సత స 
డు 
hear ఆ ళ్‌. మాలగా ఒక్కచోట చేరనంతకాలం 
బ్రాబయిం కవి అశాంతిగా 
పెంటకుప్పలో పారేయొనికి 
ఊడ్చి స్యకనర ల 4% రాత్రుళ్ళు మేలుకుని రాస్తూ వుంటాడు 
క న ననే 
చీపురు నాకే కావాలని కొన్నిసార్లు వందల కొద్ది 


ఉత్త చెత్తగాణ్లీ, వట్టి దురాశానుళ్ణీ కట్టుకోవడానికీ 


జీవితచందా రాసివ్వడానికీ నేమైనా పిచ్చిదాన్నా? 
శ - వ్రజానాపొతి, నవంబర్‌ 2003 


34. + డా॥ నలిమెల భాస్మర్‌ 


తెల్లకాయితాలను నల్లగా చేస్తూనే వుంటాడు 


“దారి పక్క సైప్రస్‌ చెట్లు రాల్చే వసంతకాలంలా 


ww atelangateo శ్ర 


వమన నా చేతివేళ్ళ సందుల్లోంచి 

కవితలు జాలువారుతున్నాయి 

ఇక నా కవితల్ని సరిదిద్ద నవసరమే లేదు” అంటూ 
అతగాడు విర్రవీగుతూ వుండవచ్చు 

కానీ కాలం గడుస్తున్నకొద్దీ 

దొర్లిపోయే ఏళ్ళూపూళ్ళూ 

చెవుల పక్కన నెరిసిన వెంట్రుకల్ని మొలిపిస్తున్నపుడు 
కవిత్వం - 

కమ్మరి చేతిలోని పరిణత కళ అవుతుంది 

అది ఆవములో కాల్చబడ్డ రేగడి మట్టి 

నిప్పులో పుటం పెట్టబడిన నల్లరేగడిమట్టి 


కవిత్వం ఒక అద్భుతమైన మెరుపు 

మౌన శబ్దాలతో తయారైన వర్షం 

గుండె చప్పుళ్ళతోటీ నిండువిశ్వాసాల తోటీ 

తయారైన ఒక అరణ్యం 

అణగారిన అన్నార్తుల గీతం 

విముక్తి పొందిన ప్రజల కొత్తపాట 

అందుకే కవిత్వం - 

ప్రేమా, చావూ 

విశ్వమానవాళి విమోచనమూనూ 
జేవియర్‌ హెరాడ్‌ : పెరూ దేశ రాజధాని లిమాలో 1942లో వుట్టారు. 19 ఏళ్ళ 
వయస్సులో చలన చిత్ర కళను అభ్యసించడానికి క్యూబా వెళ్ళారు. క్యూబా విప్లవ ప్రభావంతో 
హెరాడ్‌ మాత్ఫదేశానికి తిరిగొచ్చారు. పెరూ దేశ జాతీయ విముక్తి సైన్యంలో చేరారు. 
1963లో (ప్రభుత్వ సాయుధ బలగాలు అతణ్ణి కాల్చి చంపేశాయి. 


- ్రజాసాపొతి, డిసెంబర్‌ 2003 


36 + డా॥ నలిమెల భాస్కర్‌ 


rm 


ఆర్జింటీనాకబితదుము. అక ఈం 


దేశ చరిత్రలు 
-యువాన్‌ సెల్మన్‌ 


ఎ దేశ చరిత్ర చూసినా 

తేదీలూ, యుద్దాలూ, శిలాశాసనాలూ 
పొగడ్తలూ, వందిమాగధుల 
“రాజాధిరాజ! రాజమార్తాండ!! లాంటి 
మాటలూ. 

మరి నేను చూస్తున్నదో- 

గనిలో పనిలో 

సొరంగాలు తవ్వుతున్న చేతుల్ని 
గుడ్డలు కుడుతున్న హస్తాలను 
ప్రపంచ పరిమళాన్ని 

సృష్టించే చేతుల్ని.... 

ఆ శ్రమజీవులిప్పుడు మన మధ్య 
లేకపోవచ్చు 

ఆ కరకమలాలను పూడ్చి పెట్టవచ్చు 
కానీ ఆ చేతి వేళ్ళ గోర్లు మాత్రం 
ఇంకా పెరుగుతూనే వున్నాయి. 


యువాన్‌ సెల్మన్‌ : అర్జెంటీనాలో వామవక్ష ఉద్యమాలతో 1940 (ప్రాంతాల నుండే 
నంబంధాలు కలిగి వున్నారు. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా చైనా మొదలగు దేశాల్లో 
యువాన్‌ పర్యటించారు. తన కవిత్వానికి పరిపకత చైనాలోనే వచ్చిందని ఆయన చెబుతారు. 


- (వజాసాహపొతి, జనవరి 2004 


wwu-eialangana:0Rg 


అంజణాబి a a | ఈ సమయంలో వాళ్ళ మరణాల గురించి 
తెలిసినవాణ్ణి నేను మాత్రమే మిగిలిపోయాను 
వాళ్ళ గురించి ఏ ఒక్కరు ఆరా తీసినా 


నేను నిలువునా కదిలిపోతున్నాను 
ఎందుకంటే.... | 
| ఇప్పుడు నా మనస్సులో ఏకాంత భావన.... ఒంటరితనం 
-ఇప్పుడు యిందీకి వెళ్ళడం కష్టతీరమైనది ' ఒక శత్రుదేశంలోని గూఢచారిలా 
' ఇంటికి తిరిగివెళ్ళడం యిప్పుడు చాలా కష్టతరమైన పని. 
-సుర్జీత్‌ పత్తార్‌ 
SE | నుర్జీత్‌ వత్తార్‌ :,వంజాబ్‌లో మార్చి స్టు-లెనినిన్దు ఆలోచనా విధానంతో కవిత్వం రాస్తున్న 
ఇప్పుడు యింటికి వెళ్ళడం చాలా కష్టతరమైన పని వాళ్ళలో ముఖ్యుడు. 
మమ్మల్ని ఎవరు గుర్తుపడతారని? 
- (జానాపొతి, ఫిబ్రవరి 2004 


నొసట మరణం తన చెరగని ముద్ర వేసి కూచుంది 
ముఖంపై మిత్రులు తమ పాదముద్రలు విడిచి వెళ్ళారు 
అద్దంలోంచి మరొక ముఖం 

నన్ను వెక్కిరిస్తూ చూస్తోంది 

ఓ పాడుబడిన యింటిచూరులోంచి 

వచ్చే కాంతిలాగా 

నా కళ్ళలో ప్రాణంలేని కాంతి ప్రకాశిస్తోంది 

పాత మిత్రుడొకడు నన్ను కలవడంతో 

వేనవేల జ్ఞాపకాలు సలుపుడు పెడుతున్నాయి 

సాయం సంధ్యావేళలో 

చితిమంటల చిటపటల్లో 

గురుద్వారాలోని శంఖనాదంలో 

కనుమరుగైన అమరవీరుల్ని నేను తలుచుకుంటున్నాను 


38 +డా॥ నలిమెల భాస్కర్‌ 


wwwzstéten gear 9 


ఒరియా కవిత 


సాక్ష్యం 
-ప్రతిభా శతపథి 


ఇక్కడ వర్షం కుండపోతగా కురుస్తున్నది 

కానీ యింకా ఎక్కడో ఒకచోట ఈ దేశంలో 

నేలతల్లి పగుళ్ళు విచ్చుకునే నొచ్చుకునే వుంటాయి 

ఏ అతిథికో నాలుక దాహంతో పిడుచగట్టుకొని పోతుంది 
ఎక్కడో ఒకచోట ఈ దేశంలో 

కనీసం చిటికెడు నీళ్ళు కూడా దొరక్క జనం తల్లడిల్లుతుంటారు 
ఇక్కడి మనుషుల గుండెల పొరల కింద 

చక్కని బురదా, మకిలీ, చీకటి చిక్కగా పరుచుకొని వున్నాయి 
వీళ్ళంతా రోడ్లమీద పాకుతోన్న పురుగులూ, జలగలూ కదూ! 
కానీ యింకా ఈ ప్రపంచం 

పారిజాత సుమ పరిమళాలతో చెమటలు కక్కుతున్నది 

కాంతి కిరణాల సెలయేళ్ళు 

మేఘపర్వతాల మీంచి అమాంతం దూకుతాయి 

సాలవృక్షాల అరణ్యాలు డుల్చిన 

ఆకుల పడకమీద 


40 +డా॥ నలిమెల భాస్కర్‌ 


వరి ధాన్యాల, ఆవగింజల నీడలు మేనువాల్బుతాయి 
భూమి కళ్ళు విప్పుతున్నది అన్నట్లు..... 
సూర్యుని కిరణాలు కూడా సోకని 


ఒకానొక స్థలాన్ని మీరెప్పుడైనా చూశారా? 
థ యా 


కలలోసైతం కదంబపుష్పం విచ్చుకోనని 

మొరాయించే ఆ స్థలాన్ని మీరెప్పుడైనా దర్శించారా? 
అతివృష్టితో ఒకవైపు దేశం అల్లాడిపోతుంటే 

నీటిచుక్క కోసం నిరంతర తపస్సమాధిలో వున్న 

అలాంటి స్థలానికి మీరెప్పుడైనా దయచేశారా? 

నేను ఆ స్థలానికీ, దుర్భిక్ష ప్రాంతానికీ సజీవ సాక్ష్యాన్ని 

నేనీ దురంతాన్ని చూడలేక నిలువునా నిలబడిపోయిన శిలని 
పుట్టి పెరిగిన ఈ మట్టిమీది నా మమకారాన్ని చూసికూడా 
ఈ నేలకు పూర్తిగా దాసోహం అన్న నా స్వభావాన్ని చూసి కూడా 
ఏ ఒక్కరి హృదయం కరగకపోయినా 

ఏ ఒక్కరి పెదాలూ కదలకపోయినా 

ఏ ఒక్కరి కళ్ళు కన్నీళ్ళుగా మారకపోయినా 

నేను ఏకైక సాక్షిని 

ఈ దురంతాలకు నేను ఒంటరి సాక్షిని 

మెడలు విరిచిన నా ద్గుఖాక్షరాలను 

ఎవరు మాత్రం పట్టించుకుంటారు? 

నాకు నేను సాక్షిని. 


- ్రజూసాపొతి, ఏప్రిల్‌ 2004 


తత కవితం + 41 
www. ete elangara.org 


తమిళ కవిత అంగోలా కవిత 
చీర ఒక్కటే-అవతారాలు ఐదు రిన్నార్సిసీ 
-రాజమురుగు పాండియన్‌ -అగస్టినో నెట్లో 
మాఇంటి యజమానురాలి పాతచీర ఉక్కపోత-సాయంకాలం-ఆరుగంటల వేళ 
మా అమ్మకు కొత్తచీర కిన్నాక్సిసీ నగరంలో ఓ బెంచీమీద 
మా అమ్మ కట్టుకుని విడిచిన ఆ చీరే ఊరికినే అలా కూచోవడమంటే 
మా అక్కకు కొత్తచీర ఎంత ఆనందం! 


అక్క కట్టుకొన్న ఆ చిరుగుల చీర 
మా చెల్లికి మళ్ళీ కొత్త ఓణీ 

చెల్లి విడిచి పారేసిన అదే ఓణీ 
మా'తమ్ముడికి సరికొత్త గోచి 


- (్రజాసాపొతి, మే 2004 


42 + డా॥ నలిమెల భాస్కర్‌ 


తమ దైన్యమూ, దారిద్యమూ కనిపించేట్లు 

బాగా మారిపోయిన మా మాతృభాషలో మాట్లాడుతూ 

నా పక్కనే కూచోవడానికి 

ఒకవేళ ఎవరైనా వస్తారేమో! 

నేను నగరంవైపు వెళుతున్న వాళ్ళ నల్లని ముఖాల్ని చూస్తూనే వున్నాను 
కష్టజీవుల తడబడుతున్న నడకని గమనిస్తూనే వున్నాను 

వాళ్ళ తండ్రులూ, తాతలు సైతం కష్టజీవులే! 


ఇప్పుడు నాలో ఆనందమూ లేదు, విచారమూ లేదు 


రక కణ క్రేం గె 


సూర్యుడు వాలిపోయాక 

దీపాలు వెలగక తప్పదు 

నేను సైతం యిక్కణ్ణించి 

మరో చోటికి కదలక తప్పదు 

చలనం ఎవరికైనా తప్పదు 

మన జీవితం ఎంత సరళమైనది! 
అలసిసొలిసినా నడక తప్పదని గుర్తుచేసే 
మన జీవితం ఎంత సహజమైనది!! 


భంగాలీ కవిత 


పరచిత్రం 1971 


స్‌ో 
-సైపుల్లా మహమ్మద్‌ దువాల్‌ 
అగస్టినో నౌట్లో.: పోర్చుగీను వారి వలసవాదం నుండి స్వాతంత్రం పొందిన అంగోలా 
దేశపు ప్రథమ రాష్ట్రపతి ప్రఖ్యాత మార్చిన్దు మేధావి. స్వాతంత్రం కొరకు సాయుధ 


పేకుల కిలకలారావాలు-వీచే చల్లగాలి 
పోరాటం చేసిన ఎంపిఎల్‌ప అనే పార్టీ సభ్యుడు. bg గా 


కప్పల సామూహిక గిటార్‌ గాన కచేరీ 
కాలింగ్‌ బెల్‌-తలుపులు తెరుచుకుంటున్న శబ్దం 


గాజుల గలగలల సంభాషణ- షెహనాయ్‌ సుప్రభాత సుస్వరం 


- వ్రజాసాపొతి, జూన్‌ 2004 


క్యాసెట్‌ మార్చుతున్న సవ్వడి 
' టిక్‌...టిక్‌... టిక్‌...చప్పుడు-కప్పు సాసర్ల పిచ్చాపోటీ' 
టెలిఫోన్‌-ట్రెయిన్‌- 


రాత్రి-చిమ్మట పురుగుల కోరస్‌ రొద-కుక్కల రోదన- 
మళ్ళీ కప్పల బృందగానం- 

విషాద ఫ్లూటు వాదన-మంత్రముగ్ధ సంగీతపు వాన 
వానలో తడిసిన జీపు యింటి ముందర ప్రత్యక్షం 
మృగాల ఆగమనం-పిలుపులు 

బూట్ల పదఘట్టనలు -ద్వారమ్మీద లారీ చరుపులు 


44 + డా॥ నలిమెల భాస్కర్‌ wwwgtelangagapra5 


పశుగర్జనలు-సముద్రపు ఆటుపోట్లు వా 
అపశకునాలు -అరుపులు-హింసాకాండ -హాహాకారాలు 


ఆర్తనాదాలు -పెడబొబ్బలు -కేకలు-వికటాట్టహాసాలు 
భీతిల్లిన పిల్లుల పరుగు 

గ్లాజు భళ్ళున పగిలిన చప్పుడు 

కాల్పులు -కుంభవృష్టి-ఉరుములు-మెరుపులు 


ఓ అమ్మాయి! విను 
-తస్లీమా నస్రీన్‌ 


- (ప్రజాసాహొతి, ఆగస్టు 2004 


బౌళ్ళు- 

నువ్వు నిదానంగా పడి వుండాలనీ 

బిగ్గరగా నవ్వకూడదని 

నోర్మూసుకు పడి వుండాలనీ చెబుతారు 

వాళ్ళు- త్ర 

నువ్వు ఇల్లు దాటి వెళ్ళరాదనీ, తల ఎత్తకూడదనీ 
ఎప్పుడూ ఏడుస్తూనే వుండిపోవాలనీ చెబుతారు 
మరి నువ్వేం చేస్తావో తెలుసా? | 

దిగ్గున దెబ్బతిన్న పాములా లేచి నించుంటావు 
నిటారుగా వుండి దర్జాగా తలఎత్తి నించుంటావు 
నువ్వు మాట్లాడుతావు, అనర్గళంగా మాట్లాడుతావు 
యథేచ్చగా మాట్లాడుతావు, బిగ్గరగా మాట్లాడుతావు 
వాళ్ళు తమ రెండు చేతులతో చెవులు మూసుకునేలా 
అరచి గీపెట్టి మరీ మాట్లాడుతావు 

దిక్కులు పిక్కటిల్లేలా మాట్లాడుతావు 


నా wfétetarngenatofb? 


వాళ్ళు నిన్ను ఛీ! సిగ్గు విడిచిన ఆడదని అంటారు 

ఆ మాటలు వినిన నువ్వు నవ్వుకుంటావు 

వాళ్ళు నీ నడవడి మంచిది కాదని బెదిరిస్తారు 

ఆ మాటలు విని మరింత జోరుగా నవ్వుతావు 

వాళ్ళు నిన్ను చెడిపోయిన దానివని హడలగొడతారు 
నువ్వింకా జోరుగా నవ్వుతావు 

వాళ్ళు నిన్ను నిర్ధాక్షిణ్యంగా వేశ్య అంటారు : 

నువ్వు వెంటనే నీ నడుము కిరువైపులా చేతులుంచి 

కాళ్ళు ఎడంగా పెట్టి నిటారుగా నించుని 

అవును నేను వేశ్యనే అయితే మీకేమిటని బదులిస్తావు 

వాళ్ళు నోళ్ళు వెళ్ళబడతారు. నిశ్చేష్టులై రెప్పవేయక చూస్తారు 
నువ్వింకా ఏమంటావోనని భయంతో చెవులు మూసుకుంటారు 
ఇందాకా ఇన్నేసి మాటలన్నవాళ్ళలో 

మగ పురుగులుంటే వాళ్ళ గుండెలు దడదడ కొట్టుకుంటాయి 
అలా కాక-ఇన్సేసి మాటళన్నవాళ్ళలో 

ఆడవాళ్ళుంటే 

వాళ్ళు కూడా నీలాగా వేశ్యలైపోవాలనీ 

స్వేచ్చను అనుభవించాలనీ కలలుకంటారు 


- (్రజాసాపొతి, మార్చి 2006 


48 శీ డ్రా॥ నలిమెల భాస్కర్‌ 


భబంగాలీ కవిత 


మణిపూర్‌ తల్లి 
-సుబోధ్‌ సర్కార్‌ 


ఇవాళ నగ్నంగా లేచి నిలుచుంది మా మణిపూర్‌ తల్లి 


ఈ తల్లి కళ్ళలోంచే నేను నా రెండు కళ్ళనూ పొందాను 
ఆపాదమస్తకం అలరించే భాషను పొందాను 

సుమధుర సరిగమల్ని పొందాను 

నగ్నంగా లేచి నిలుచుంది మా మణిపూర్‌ తల్లి 


ఆర్మీ, పోలీసులూ తమకేది ఆనందాన్ని కలిస్తుందో 
దాన్నే చేస్తారు... కర్ఫ్యూ విధిస్తారు 
చార్‌మినార్‌నూ తగలబెడతారు 

ఎవరినీ ఏమీ అనలేము.. మాట్లాడే హక్కులేదు 
నగ్నంగా లేచి నిలుచుంది మా మణిపూర్‌ తల్లి 


ఆర్మీ జీప్‌ ఈ అవకాశం కిందే నడుస్తుంది 
ఆర్మీ జీప్‌ “సారే జహాసే” అంటూ సాగుతుంది 
ఆర్మీ జీపులో అమ్మాయిలను కుక్కుతారు 


www dtdnn fata tr49 


ఆర్మీ జీపులోనే బొత్తాములు విప్పుతారు 

ఆ అమ్మాయి ఒకవేళ ఇంటికి తిరిగొచ్చినా 

ఆ అమ్మాయి ఈ ఆకాశం కిందే చచ్చినా 

ఆమె పేరు మాత్రం పోలీసులు 

తుడిచిపారేస్తారు 

ఇంతకీ ఆమె యిల్లు ఎక్కడ? 

ఇంఫాల్‌కు బయట ఏ ఊరు? 

ఇవన్నీ రోజూ జరుగుతున్న తంతులే 
ఉదాహరణకు ఎక్కడో ఓచోట ఓ యువతి పడి వుంటుంది 
మరోచోట ఇంకో చెల్లి గల్లంతవుతుంది 

అయితే ఆమె చున్నీ మాత్రం చెట్టుకి వేలాడుతుంది 


ఇవాళ జూలై నెలలో రాష్ట్రం ప్రమాద సూచికను దాటింది 
మణిపూర్‌ తల్లి లేచి నిలుచుంది 

స్తన్యమిచ్చి పెంచిన కన్నతల్లులంతా లేచి నిలుచున్నారు 
పుడమితల్లిని చూడండి... 

ఆ తల్లి పాలిండ్ల మీద ఎన్ని నీలిరంగు సిరలో! 

నీ తల్లే నగ్నంగా నిలుచుంటే ఎలా వుంటుంది మరి? 


అస్సామ్‌ రైఫిల్స్‌ ఏ గేటు మూసివేస్తున్నదో 
అది మాకు జన్మనిచ్చిన తల్లి పొత్తి కడుపు 
నేను ఎక్కడైతే నిలుచున్నానో 
అక్కణ్ణించే ఇవాళ గంగమ్మతల్లి 
వేణ్ణీళ్ళతో గట్లారసి ప్రవహిస్తున్నది 
ఆ నదే మణిపూర్‌ తల్లికి కొంగ్రొత్త 
సంకేతాలు పంపిస్తున్నది 
ఇవాళ ఎక్కడ స్త్రీలు 

50 + డా॥ నలిమెల భాస్కర్‌ 


సామూహిక నగ్న ప్రదర్శన చేస్తూ నడుస్తున్నారో 
అక్కడ స్థల నాయకులై జలనాయకులై 

ఖల్‌ నాయకులై మీరేం చేస్తున్నారు? 

మీ తల్లి యితరుల కంటికి కూడా 

తల్లిలా కనిపించాలని మీరు భావించడంలేదా? 
ఈ తల్లులందరి మధ్యా నిలుచున్న 

ఆ ముసలితల్లి మీ తల్లి కాదా? 


= (వజానాపొతి, జనవరి 2005 


www శేత కతన! 1 


ళాందీ కవిత 


రైతన్న 
-నీలేశ్‌ రఘువంశీ 


నింగిన తాకుతున్న పచ్చని పైరు 
. నిండు పంటరూపంలో ఇంటికొచ్చేసింది 
అలికి పూతలు పెట్టిన యిల్లు 
లోన చల్ల చేస్తున్న చప్పుడు 
గోధుమ నూర్చిళ్ళ సుస్వరాల జోరు 
ట్రాక్టర్‌పై చేతిలో సెల్‌ఫోన్‌తో రైతు 
ట్రాలీనిండా ధాన్యపు బస్తాల బరువు 
పండిన పంటకు 
మార్కెట్లో లభించిన గిట్టుబాటు ధర 
ఆడపిల్లల నవ్వులతో కళకళలాడిన యిల్లు 
ఆహా! 
రైతన్నదెంత ఆనందమయ జీవనం 
టి.వి. ప్రకటనల్లో!! 


52 ఈ డా॥ నలిమెల భాస్మర్‌ 


- (వజాసాపొతి, నవంబర్‌ 2004 


(3ంగాభవి కవిత 


మేము చరిత్ర నుండి- 

మొదట మానవులు జావా మానవులుగానూ 
క్రోమాన్యాక, నియాండర్తల్‌ మానవుల్లాగానూ 
వుండేవాళ్లని నేర్చుకున్నాం 

ఆ ప్రాచీన మానవులే 

ప్రకృతితో జరిగిన యుద్ధంలో పోరాడి గెలిచినవాళ్ళు 
ఆ ఆదిమ మానవులే 

రాతి ఆయుధాలతో ఎలుగుబంట్లను చంపినవాళ్ళు 
వాళ్ళే పగిలి బద్దలైన వెదురును చూసి 
పిల్లనగ్రోవిలో రాగాలు ఊదినవాళ్ళు 

ఈ మ్యాన్‌మేడ్‌ నాగరికతకు ఆద్యులు వాళ్ళు 

ఆ “మానవులకు” 

కనీసం నీడగానైనా 

కేవలం తోడుగానైనా “మానవి'లు లేరట! 


అయితేనేం. శ 


www. éeRTyEr రి 3 


పాలియోలిథిక్‌ మానవుడు 

క్రమేణా “స్టోన్‌ ఏజ్‌ మ్యాన్‌” అయ్యాడు 
ఆ తర్వాత అతనే లోహం చేతబూని 
“ఐరన్‌ మ్యాన్‌”గా మారాడు 


అప్పట్లో పురుషుడే భగవంతుడై, భగవతీ 

తల్లీ, తండ్రీ 

పాటా, ఫ్లూటూ.... అన్నీ పూటుగా పురుషుడే! 
పురుషుడే స్వయాన లింగమూ, స్త్రీ జననాంగమూ 


దిమ మాన పురుషులని 
లు. న. 
రిత్రను ం 
త్రనుండె నెర్చుకున్నాం ఇప్పటిదాకా చరిత్ర నుండి 
మనం ఇలాంటి పాఠాలే నేర్చుకున్నాం 
చిత్రం! 
} చివరికి నాకనిపిస్తున్నదేమిటంటే 
హిస్టరీ అంతా వీరోచిత పోరాటాల ఈ హిప్లీరియన్లూ 
“హిజ్‌స్టోరీయే” అ 


హిజ్‌ స్టోరియన్లూ అంతా హిజ్‌డాలని. 
చరిత్రలో స్త్రీల ప్రస్తావన లేనందువల్ల 


అప్పట్లో స్త్రీలే లేరని అర్ధం చేసుకోవచ్చు 

జావా, నియాండర్తల్‌ మానవులంతా పురుషులే! 
జావా పురుషుని గడ్డం లోంచి 

నిక్షేపంగా నియాండర్తల్‌ పురుషుడొచ్చాడు 

ఇక ఈ నియాండర్తల్‌ పురుషుడే 

పుట్టిన పిల్లలకు స్తన్యమిచ్చి పెంచాడు 

ఈ ప్రాచీన పురుషుల్లో ప్రతి ఒక్కరూ 

ఈనాటి ఆధునిక పురుషులయ్యారు 

పురాతన కాలంలో ఆడవాళ్ళు లేనట్లు 

ఆధునిక పురుషుల్లో 

ఏ ఒక్కరూ మానవుల్లేరు 

ఉన్నదల్లా పురుషులు... పురుగులు... మగ మద మృగాలు | 


- ఆకాశంలో సగం(కవిత్వం) 


అయితేనేం... 


54 +-డా॥ నలిమెల భాస్కర్‌ www .Steiangana ఉఈథ5 


తమిళ కవిత 


తమిళ కవిత 
కః 
దాంతో ఏమిటీ అనుకున్నదిక్‌టయితే... 
-జ్ఞానక్కూత్తన్‌ -తమిళన్నన్‌ 
పొడమన్నప్పుడు గాలి ఎలా రాదో 
సిగ్గుపడుతున్నారు చూద్దామని 
ఆటలాడండి అన్నప్పుడు కిటికీ తెరిచి వుంచాను... 
_ సంకోచిస్తున్నారు గాలి వచ్చి 
నటన చూపండి అన్నప్పుడు కిటికీ రెక్కల్ని 
సందేహిస్తున్నారు దఢాలున మూసి వెళ్ళింది 
బొమ్మలు గీయండి అన్నప్పుడు 
రాదంటున్నారు (2004 కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన కవి) 
కవిత్వం రాస్తారా అనడగ్గానే 
ఎనభై పేజీల నోటుపుస్తకాలు - ఆంధ్రజ్యోతి ఆదివారం, జనవరి 28, 2005 
రెండు తీసి చూపిస్తున్నారు 


a ఆంధ్రజ్యోతి ఆదివారం, జూన్‌ 6, 2004 


56 + డా॥ నలిమెల భాస్కర్‌ 


www. ef కణ శికులోం్ర ౨7 


తమిళ కవిత యాంతి 


ప్రజాస్వామ్యం 
-వైరముత్తు. 


నాకు ప్రజాస్వామ్యమంటే యిష్టం 
ఎన్నికలు అసలు యిష్టం లేదు 

పెళ్ళి యిష్టం 

ఈ పెళ్ళికూతురు నచ్చలేదు 

ఎందుకని అడగరేం? 

వధువు పుష్పవతి కాలేదు 

వరుడు వంధ్యుడైన పిల్లాడు 

ఇది బాల్య వివాహం 

మరెందుకు శుభముహూర్తం? 

ఇది బధిరుల కాలనీ 

ఇక్కడెందుకు సింధుభైరవి రాగం? 

చట్టాలు రాసిన చాణక్యుల్లారా! 

మనిషినే మరచిన మనువారసుల్లారా!! 
వాగ్గానాన్ని సృష్టించిన మాకియవెల్లుల్లారా!!! 
మా ఓటర్లకు ఓటు హక్షునిచ్చారు కదా... బతుకు నిచ్చారా? 


58 + డా॥ నలిమెల భాస్కర్‌ 


= TS 


పోలింగ్‌ బూతులకు రమ్మని చెప్పారే... 

వేలిముద్రలే సంతకాలా? 

ఎన్నుకోవలసింది మనషులనే అయితే 

మరి ఓట్లు వెయ్యాల్సింది సింహం, పులి, కోతి గుర్తులకెందులకో? 
ఆ... అర్థమవుతున్నది. .తెలిసివస్తున్నది... 

ఈ ప్రజాస్వామ్యానికి ప్రజలు అవసరం లేదు 

ఇక్కడి వేటగాళ్ళకి ప్రేతాలు చాలు 

ఎన్నికలంటారా? 

గొర్రెలకు ఊచకోత ఉత్సవం అయినా వాటికెంత ఉత్సాహం! 
తమ కసాయి కొట్లను తామే 

ఎంచుకోవడానికి వాటికి హక్కులున్నాయట! 

బాగుంది మరి.... 

కాలం చీకటిలో జారిపోయి 

కులం బురదలో కూరుకుపోయి 

అదుగో... వేనవేల ఏళ్ళుగా వున్న బానిస బంధాలతో 

వేం చేస్తున్నాడో మన ఓటరు మహాశయుడు 

ఎక్కడికి? ఇంకెక్కడికి ఎన్నికల కేంద్రానికి 


_ ఈ ఎన్నికల కేంద్రానికి వాహనాలు రెండు 


ఓటు వేసేంతవరకు పల్లకి మొదటిదయితే 

ఓటు వేసిం తర్వాత పాడె రెండవది 

ప్రజాస్వామ్యం ఎత్తైన పర్వతంలాంటిదే! 

న్యాయమే అందులో. మాయమైన మాణిక్యం 

మా ఓటర్లంతా కలిసి ఆ మాణిక్యాన్ని 

ఐదేళ్ళకోమారు హడావుడిగా వెతుకుతారు 
వెతికేవాళ్ళలో...రెండు కళ్ళూ వున్న వాళ్ళు పదిమంది 


www. étetangang ఈం 9 


వీళ్ళు వాళ్ళ వాకిలే దాటరు పర్వతమేం ఎక్కత్రారు? 
ఒక కన్ను ఉన్నవాళ్ళు ఇరవైమంది కన్నదు కవిత 
వీళ్ళ వెతుకులాట పర్వతం పైదాకా కాదు స్రాగ్రం భంవరీ! 
రెండు కళ్ళులేని వాళ్ళు ఎనభైమంది 

వీళ్ళంతా కలిసికట్టుగా 

వెతుకుతారు అన్వేషిస్తారు గవేషిస్తారు తంగ్లాడ్రుతారు 
దేనికొరకు? పర్వతంలో మాయమైన మాశ్రిక్ష్యం కోస? 


—— Ue 


ఎనభైమంది అంధులు చేరి ఎక్కడ్కెడో దేవృ్యూకత్రారు కవిత్వం నేర్చుకున్నదిలా 
అయ్యో ప్రజాస్వామ్యమా! ఓహో ఓటరువ్వుజయులొ!!! -జి.ఎస్‌. శివరుద్రప్ప 


చేపకు గాలం... పక్షికి వడిసెల-జింకకు వల-ఏనుగుకి పల్లం 
కావాలి-రావాలి-తేవాలి-పోవాలి 


నా చిన్ననాటి జ్ఞాపకాల వీధిలో 
మా ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పట్టుకోవగాగకి 


ఇంకా తిరుగుతున్నది 
ఏదీ అక్కర్లేదు ఒక వాగ్గానం చాలు కాస్త ఆలోచించణిటి' . లై 
సః మో మా వూరి కుమ్మరి సారె. 
పిల్లాడి చేతిలో కత్తి పిచ్చోడి చేతిలో తుష్పా శ్రాగన్లోడీ చేతిలో శిశువు 
ల్‌ చక్రం మధ్యలో మట్టి ముద్ద- 
భారపు టేకి ట్ర సతు కుమ్మరి గుందన్న వేళ్ళ వ తో 
క్ర న 
పిల్లాడు పెరిగి పెద్దయ్యే వరకూ పిచ్చి తొ స్రయవ్రురోగిదాకా మ గ్గ స్‌ వ స్థ స లనీ 
తాగుబోతు బాగుపడే పర్యంతం ఎన్నికలన్స ఆ్రప్రండి ,. స ల్‌ అ 
లేదంటే ఈ దేశాన్ని నిప్పులతో కడగండి hh మున 
ఎడతెగని విస్మయం! 
అసలు కవిత్వం ఎలా పుడుతుందో 
(య సాపొతి, కరీంనగర్‌ 
టలు నేను మొదట తెలుసుకున్నదిలా 


నా చిన్ననాటి జ్ఞాపకాల మబ్బుల్లో 
ఇంకా వినవస్తున్నవి 
సాలెల మగ్గం చప్పుళ్ళు. 
పద్మశాలి గంగన్న ముందు 
60 + డా॥ నలిమెల భాస్కర్‌ 


www. హయ dr | 


పరచుకుని వున్న రంగురంగుల 

నూలు దారాల్లోపల దారులు వెతుకుతున్న 
జింక, చేపల డిజైన్లు 

అదొక వస్త ప్రపంచం! 

ఛందస్సుతో పాటు 

కవిత్వానికి అవసరమైన 

మాటల్ని నేర్చుకున్నదిలా 

నా చిన్ననాటి జ్ఞాపకాల్లో 

ఇంకా ప్రకాశిస్తున్నవి 

ఎర్రటి ఎండలో , 

ఈకలు పోయి ఇప్పుడో అప్పుడో 
ఎగరడానికి సిద్ధమైనట్లున్న 

అనేకానేక ఒంటికాలి పక్షుల్లాంటి కొబ్బరిచెట్లు 
ఇక్కడి మట్టి అంతరాంతరాల్లో 

లోతుగా వేళ్ళూనుకుని మొలకెత్తి 
ఆకాశమంత ఎత్తుకెదిగి 

నిటారుగా నిలుచున్న ఈ చెట్లు 

నిత్యం పచ్చగా బతుకుతున్న కవితలు. 


- పత్రిక, జూన్‌ 2004 


62 "+ డా॥ నలిమెల భాస్కర్‌ 


EDL ee 


ఒక్‌ ఉత్తరం అనాథ అయిపోయింది 
-ము.మేత్తా 


ఎవరికి చేరాలో చిరునామా స్పష్టంగా లేదు 


ఎవరు పంపుతున్నారో అది కూడా సరిగా లేదు 
ఒక ఉత్తరం అనాథ అయిపోయింది 

ఒక ఉత్తరానికి అన్యాయం జరిగిపోయింది 
దానిమీద- 

అనేకానేక ఊళ్ళ 

ముద్రలు పడ్డాయి 

అనేకానేక వీధుల్లో 

విచారణ నడిచింది 

అనేకానేక దినాలు 

దొరలి దొర్లిపోయాయి 

పుట్టినింటి పేరు లేదు 

మెట్టినిల్లు మరి తెలియనే లేదు 

ఆ ఉత్తరం గురించి 

తపాలాఫీసుల ఆరా మొదలైంది 


wwf errno 


అతికించి వున్న 
కవర్‌ లోపలి . 
కాయితమ్మీద 


ఇలా రాసి వుంది 


“ఓ వారంలోపు మీ నుండి జవాబు రావాలి 
లేకపోతే ఈ హంస ఎగిరిపోవడం ఖాయం 
ఆఖరుసారిగా ముద్దుపెట్టడానికి 

నా సమాధికి రావాల్సి వుంటుంది” 


ఎవరికి చేరాలో చిరునామా స్పష్టంగా లేదు 
ఎవరు పంపుతున్నారో అది కూడా సరిగా లేదు 
ఒక ఉత్తరం 

అనాథ అయిపోయింది 

ఒక ఉత్తరానికి 

అన్యాయం జరిగిపోయింది 


- నేటి నిజం, మే 28, 2004 


64 ౫ డా॥ నలిమెల భాస్కర్‌ 


గుజరాతి కవిత 


క్షేమంగా వున్నాడు 
-కె.బి. చిత్రోడా 


సీను మిత్రుడు క్షేమంగా వున్నాడు 
కవిత్వాలూ కాకరకాయల్లాంటి 


పిచ్చిరాతలు ఎన్నడో వదిలేశాడు 
నీ యీ మిత్రుడు క్షేమంగానే ఉన్నాడు 


ఉదయంపూట లేస్తున్నాడు, సుష్టుగా భోంచేస్తున్నాడు 
స్కూటర్‌ మీద ఎప్పట్లానే ఆఫీస్‌కి వెళుతున్నాడు 

బల్ల సొరుగులో వూపిరిని “లాక్‌” చేసి 

ఫైళ్ల వనంలో హాయిగా శ్వాస తీసుకుంటున్నాడు. 
అన్ని తేదీలకన్న ఎక్కువగా 

మొదటి తేదీని ప్రేమిస్తున్నాడు 

అయినా నీ యీ మిత్రుడు క్షేమంగా ఉన్నాడు 


పర్సనల్‌ లైబ్రరీని పస్తులతో చంపుతున్నాడు 
పూజా మందిరాన్ని వైభవంగా వుంచుతున్నాడు 


www tan gata tr§> 


ఆరు బుతువుల్లో ఏదీ గుర్తులేనప్పటికీ 

హాలిడే లిస్ట్‌ మాత్రం భట్టీయం పట్టేశాడు 
కాయితమ్మీదికి కవిత్వాన్ని తీసుకొద్దామంటే 
మిత్రమా! టైమెక్కడ? సమయమేది? 

అయినా నీ యీ మిత్రుడు క్షేమంగానే ఉన్నాడు 


నూతన సంవత్సరం, పెళ్లిరోజు, పుట్టినరోజు... 

అన్ని పండుగలూ నువ్వు లేకుండానే జరుపుకుంటున్నాడు 
' అన్నట్లు... మరిచేపోయాను సుమా! 

మాకిప్పుడు అందరికన్నా ఆదర్శప్రాయుడు బిల్‌గేట్స్‌ 
అతని తాళం చెవులు కూడా బంగారువేనట! 
ఉంటాను... సెలవ్‌! | 

నీ యీ మిత్రుడు క్షేమంగానే ఉన్నాడు. 

- ఆంధ్రభూమి, ఆదివారం డిసెంబర్‌ 2001 


(1 
|| 
\ 


- ఆం(ధ్రభూమి ఆదివారం, డిసెంబర్‌ ౩0, 2001 


66 శ డా॥ నలిమెల భాస్కర్‌ 


భులయాళ కని 


మన మద్య... 
-నీల్రన్‌ 


ణొకూ 

నీకూ మధ్య 

పోస్ట్‌ మాన్‌ వస్తున్నాడు 
చేపలమ్మే ఆవిడా 
కూరగాయల ఆవిడా 
పిల్లలూ, బాల్య చాపల్యాలూ 


అన్నీ వస్తున్నాయి 


నాకూ 

నీకూ మధ్య 
నేనొస్తున్నాను 
నువ్వు వస్తున్నావు 
ప్రళయం వస్తోంది. 


- వార్త ఆదివారం, డిసెంబర్‌ 12, 1999 


www. eft జగం జికూగ్వే 67 


తమిళ కవిత 


మెరుపులు 


-మేతా దాసన్‌ 


మ్‌ పుట్టలో 
మెలికల పాములు 
పిడుగు పాటలకు 
పక్క వాయిద్యాలు 
వెలిగి ఆరిపోయే 
విద్యుద్దీపాలు 
వాన పుస్తకానికి 
ఉపోద్దాతాలు 
గగన కవివర్యుని 
మినీ కవితలు 


68 + డా॥ నలిమెల భాస్కర్‌ 


- వార్త ఆదివారం , సెప్టెంబర్‌ 23, 2001 


 తముజకటత.... త... 


అతని రెక్కలెప్పడూ 
-అబ్బుల్‌ రహమాన్‌ 


నాలో యిద్దరు మనుషులున్నారు - 
ఒకడు గాయకుడు 
ఒకడు పిచ్చివాడు 


గాయకుడేదో వొక రాగాన్ని 
ఎప్పుడూ ఆలపిస్తూనే వుంటాడు 
అతని స్వరాలు పదాలతో 
తయారైనవి కావు 


గాయకుణ్ణి మీరంతా అభిమానిస్తారు . 
పిచ్చివాణ్ణి నా శత్రువులు ఆరాధిస్తారు 
యిద్దరికీ అచ్చిరావడం లేదు 

యిద్దరూ రెండు ఎదురెదురు భిన్న ధ్రువాలు 
సత్యానికి వెలుతురూ, చీకటీ... 

రెండూ పార్వాలే కదా! 


www &teélangaga #69 


గాయకుడెప్పుడూ సత్యం తాలూకు 


వెలుతురు పార్వాన్నే చూస్తాడు తమిళ కవిత 
అందుకే 
అతని నిలువెల్లా నక్షత్రాల లేపనం 
పిచ్చివాడెల్లవేళలా సత్యపు 
చీకటి పార్వాన్నే చూస్తాడు 
కాబట్టే 
అతని రెక్కలకెప్పుడూ చీకటి మకరందం.. దివిలీ చిన్నారులు 
-జ్ఞానక్కూత్తన్‌ 
- మూసీ, ఆగస్టు 2001 ' 
ఒక్కో యింటిమెట్లు ఎక్కుతూ దిగుతూ 
వాళ్లు చింపిరి గుడ్డల్ని సేకరిస్తారు 
ఆనాటి రాత్రి దేవుని ఊరేగింపుకి 
| దివిటీలు పట్టే చిన్నారులు వాళ్లు ' 
| చీరలు, చిరుగుల చొక్కాలు, నాల్గు మూరల లుంగీలు 
| కాస్త బావున్న వాటిని తమకోసం అట్టిపెట్టుకుంటారు 
ఇతర సమయాల్లో మీకు వీధిలో 
ఎన్నడైనా ఎప్పుడైనా తటస్థిస్తే 
వాళ్లని దివిటీ చిన్నారులని ఆనవాళ్లు పట్టలేకపోతారు 


కారణం వాళ్లు పెద్దాళ్లలా ముచ్చట్లు పెట్టుకుంటుంటారు 
కొందరికి (ప్రాథమిక పాఠశాలలో 

చేరేందుకు ప్రాయం మించిపోయి వుంటుంది 

మరి కొందరికి కోవెల గుండంలో 

చేతులతోనే చేపలు పట్టే దుర్దశ రాసి వుంటుంది 
పేదవాళ్ళయినా దివిటీ చిన్నారులు 


70 +డా॥ నలిమెల భాస్కర్‌ | 
దేశ దేశాల కవిత్వం + 71 
www.etelangana.org 


పరస్పరం తిట్లూ చీవాట్లూ పెట్టుకుంటూ తమిళ కవిత 
దిట్టంగానే సంతోషంగానే కనిపిస్తారు 
అయితే వాళ్లలో ఒకడు సహాధ్యాయి 
దివినుండి భువికి దిగివచ్చిన నక్షత్ర సమూహంలా 
దివిటీ దండు రెండువైపులా చేరి 
దేవుని అందాన్ని రెట్టింపు చేసి చూపిస్తుంటే 
చూసి తరించేందుకు రాని వాళ్లు 
SWAMP వీలునామా 
అలా ఉత్సవ విగ్రహం గుడికి చేరడం తరువాయి -వైరముత్తు 
గుడి గోడలకు ఆవల నేలమీద 
సందులో-గొందులో పిల్లల్లారా! పుత్రులారా!! 
దివిటీ చిన్నారులు చేతులు బొబ్బలెక్కుతుండగా నా రక్తావశేషాల్లారా!!! 
తోముతూ రుద్దుతూ వాటిని చల్లార్చుతారు వినండి 
నేను నా చిన్నప్పటి మిత్రులెందరినో మర్చిపోయాను ఏదో ఒకరోజు నా యింటి తలుపుల్ని 
వాళ్లల్లో ఎందరెందరో తర్వాతి తరం మృత్యువు తడుతుంది 
దివిటీగాళ్లకు మార్గదర్శకులు నాలుక లంగరు వేస్తుంది 
అయినా నా స్మృతిలో వున్నది మా(త్రం పెదాలు కదిలితే ప్రాణం వెళ్లుకపోతుంది 
దివిటీ వెలుగులో స్పష్టంగా కనిపించని శరీరంలో సైగ చేయడానికే శక్తి వుండదు 
దేవాలయం మీద రాసిన గుడి పేరూ, . అందుకే పుత్రులారా! 
పక్కసందులో మూత్రపు వాసనతో కలగలిసిన అప్పుడు చెప్పాలనుకున్నవాన్ని 
ఇప్పనూనె పొగ వాసనా. యిప్పుడే చెబుతున్నా 
దీన్ని మీ గుండెలోతుల్లో రాసుకోండి! 
(కవి మిత్రుడు యాకూబ్‌ కోసం...) నేను చచ్చాక... 
నా మిత్రులు నేను తుమ్మిందంతా = 


- వార్త ఆదివారం సెప్టెంబర్‌ 28, 2003 


సంగీతం అంటారు 


72 + డా॥ నలిమెల భాస్కర్‌ 


www. dtelangere. ఈ౮/ 3 


నా శత్రువులు నా సంగీతాన్ని 

మొత్తంగా తుమ్ములే అంటారు 

పిల్లలూ!రెండూ అతిశయోక్తులూ, అసత్యాలే సుమా! 
మరి ఇంతకూ నేనెవరిని? 

వీడు చేతిగీతల్ని నమ్మనివాడు 

గీతలు అరిగిపోయేలా 

(శ్రమించినవాడని చెప్పండి 

వీడు పూలజాతికి పుత్రుడు 

స్థిరాస్థిలాంటి మిత్రుడు | 
కాని సూర్యుణ్ణి జీర్ణించుకున్నవాడని చెప్పండి 
“కూచిపూడిలో కుక్క మొరిగినా 

సంగీతమే’ అన్నట్లు 

కుక్క వేషం వేసినా మొరగనివాడు 

తీయగా మాత్రమే పాడినవాడు వీడని చెప్పండి 
విమర్శకుల్ని గౌరవించినవాడు 
విమర్శలను గౌరవించనివాడని వెల్లడి చేయండి 
వెల్వెట్‌ తివాచీలపై నడిచినా 

మనసులో మురికివాడలను 

మరిచిపోడని చెప్పండి 

మంత్రుల్ని మిత్రులుగా 

మిత్రుల్ని మంత్రులుగా 

పరిగణించేవాడని చెప్పండి 

ప్రతి యుద్ధంలో జయించినా 

ఏనాడూ యుద్దాన్ని కోరనివాడని చెప్పండి 
సమస్త భూమండలాన్నీ కౌగిలించుకున్నా 


PA ఈ డా॥ నలిమెల భాస్మర్‌ 


భారతదేశాన్ని మాత్రమే 
ముద్దులాడినవాడని చెప్పండి 


వీడి కలం కాయితంపై 

తలదించిన ప్రతిసారీ 

మానవత్వం తలెత్తుకుని 

తిరిగిందని చాటండి 

ఏ దేవతా యితణ్ణి ఆశీర్వదించకున్నా 
కవిత్వానికి సిరా 

కన్నీటితో రక్తంతో 

తయారు చేసిన వాడని చెప్పండి 
గాలిలేని గ్రహమూ 

కవిత్వంలేని స్వర్గమూ 

రెండూ ఒకటే అన్నవాడు వీడని చెప్పండి 
కొబ్బరి చెట్టూ నదీతీరమూ కన్పించగానే 
అక్కడే సమాధికావడానికి 
సమ్మతించినవాడని చెప్పండి 

నా సమాధిపై యిలా రాయండి 
జననం : 13-07-1953 

మరణం : 

రాయకండి సుమా! 

మరి నాకు మరణమే లేదా? 

ఉంది 

ఎప్పుడు? 

ఎప్పుడు ఆకాశం జారిపోతుందో 


www. అేక కొం sso ౨ 


అప్పుడు 

ఎప్పుడు నేల కూలిపోతుందో 
అప్పుడు 

ఎప్పుడు గాలి మూర్చపోతుందో 
అప్పుడు 

ఎప్పుడు కడలి ఆగిపోతుందో 
అప్పుడు 

eee 

పిల్లలూ! 


ఇప్పుడు చెప్పండి 


ఆకాశం శాశ్వతం 
భూమి శాశ్వతం 
గాలి శాశ్వతం 
కవిత్వం శాశ్వతం 


2003లో కేంద్ర సాహిత్య ఆకాడమీ అవార్డు అందుకున్న కవి వైరముత్తు. 


- ఆంధ్రజ్యోతి వివిధ మే1, 2004 


76 + డా! నలిమెల భాస్కర్‌ 
www.etelangana.org 


